సవన 


శ్రీశీతలా దేవి అష్టకమ్‌ 


అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ బుషిః అనుష్టుప్‌ ఛన్టః 
శీతలా దేవతా లక్షీ ర్జీజమ్‌ భవానీశక్తిః సర్వ విన్లోటక 
నివృత్త్యర్ధే జపే వినియోగః 


ఈశ్వర ఉవాచ: 
వన్దే£.హం శీతలాం దేవీం రాసభస్థ్థాం దిగమ్మరామ్‌ | 
మార్దనీకలశోపేతాం శూర్చాలంకృ్యత మస్తకామ్‌ || 


వన్దే౭.హం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్‌ | 
యామాసాద్య నివర్తేత విస్టోటక భయం మహత్‌ ॥| 


శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః | 
విస్లోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి || 


యస్వా ముదకమధ్యేతు ధ్యత్వా సంపూజయే న్నరః | 
విస్టోటకం భయం ఘోరం గ్యహే తస్య న జాయతే ॥ 


శీతలే జ్వర దద్ధన్య పూతిగంధయుతస్యచ | 
ప్రనష్టచక్షుషు పుంసః త్వామాహుర్టీవనౌషధమ్‌ || 


శీతలే తనుజాన్రోగాన్‌ నృణాం హరసి దుస్తృజాన్‌ | 
విస్టోటక విటీర్ణానాం త్వమేకా౭మ్యతవర్చిణీ || 


గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా న్యణామ్‌ | 
త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్‌ ॥ 


(మిగతా వెనుకఅట్ట లోపలివైపు 


ఖ్లోగ్రస హరీఖార్టీనా ఏర్యీప౦చాశిక 


ప్రార్థకుడు 
కవితా ప్రసాద్‌ 


ప్రచురణ 


కళాగొతమి 


రాజమహేంద్రవరము 


కొరోన వారణార్థనా పద్యపంచాశిక 
ప్రార్థకుడు: కవితా ప్రసాద్‌ 


అ సర్వహక్కులు రచయితవి 
ప్రథమ ముద్రణ: జులై 2021 
కాపీలు: 100 
ప్రచురణ: కళాగౌతమి, రాజమహేంద్రవరము 
ప్రాప్తిస్థానం: Kavitha Prasad, 
73-18-8/1F, 52 - Sree Nandanam Apt., 
Sree Balaji St., (Near Venkateswara Temple), 
A.V. Apparao Road, 
Rajamahendravaram-533103 (AP) 
0: 9490168907 
వెల: అమూల్యము 
డిజైన్‌ & డి.టి.పి.: పంతుల విట్టుబాబు, హైదరాబాద్‌, అ85550 82034 
ముద్రణ: ముద్రికా ప్రింటర్స్‌, విజయవాడ, 094401 59456 


డా. బులును వేం.స.మూర్తి 


“కళాగౌతమి” వ్యవస్తాపకులు 
“శ్రీకళాగౌతమి” సంపాదకులు 
రాజమహేంద్రవరము 
పిలువు. 9866290025 


అభినందనము 


కవితా ప్రసాద్‌ గారు పద్యకవిగా మనకందరికీ సుపరిచితులే. ఒక 
తీరని ఆపద వచ్చినవుడు ఎవరు రక్షిస్తారో తెలియదు కనుక అందరి కాళ్ళూ 
పట్టుకుని బ్రతిమాలడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇందులో 
నీ నా భేదం లేకుండా అందరినీ నతీపతులతో సహా ఈ కొరోనాను 
అరికట్టమని ఛందోబద్ధంగా వేడుకోవటం జరిగింది. పేరులోని 'వారణార్థనా' 
అనడంలోనే ఉపసర్గలను తొలగించిన సూచకంగా కొరోన తొలగోలని 
కోరుకోవటం వారి మనోభీష్టంగా వెల్లడౌతోంది. 


'కందమన్న మాకు కరతలామలకమ్ము' అన్నట్టుగా అన్ని పద్యాలూ 
కందంలోనే అందంగా సాగాయి. అందులో కొన్ని సామాన్యంగా వాడుకలో 
లేని వూర్వకవి పదప్రయోగాలు కనిపిస్తాయి. 'ముద్దయ్య= కుమారస్వామి; 
ప్రఘన=రాక్షస; జాయువు=జెషధము; జేఅభి=అసతి' లాంటివి. “నరకేశరి”, 
“తెలతు” వంటి అరుదైన పద ప్రయోగాలున్నాయి. ఇక “నక్రగత శనైశ్చర” అని 
వర్తమాన గోచార శనిని ప్రార్థించుటలో తన జ్యోతిషశాస్తాభిజ్ఞానమును 
కూడా సూచించారు. 


ఇలా ఈ కొద్దిపాటి పద్యాలలోనే తన వైదుష్యాన్ని ప్రకటీకరిస్తూ నేటి 
కొరోన సంక్షోభాన్ని" నివారించమని తన స్వస్థల గ్రామదేవత లంకమ్మనూ, 
మన రాజమహేంద్రి నగరంలోని సోమాలమ్మనూ కూడా శరణు కోరి 
జనసౌభాగ్యాన్ని ఆకాంక్షించిన కవితా ప్రసాద్‌ గారికి మనసారా 
అభివందనములు. వారి యీ గ్రంథగత మనోఖభీష్టము నెజవేరాలని, వారి 
ఇష్టదైవము వారికి సమస్త శుభాలు చేకూర్చాలని ఆశీర్వదిస్తున్నాను. 


రాజమహేంద్రి. బులును వేం.స.మూర్తి 
07.05.2020 “కలాగౌతమి” 


టా 


అభివాదము 


స్తుత ప్రపంచ పీడ “కొరోన” విపత్తునుంచి లోకాన్ని బయట 
పడవేయమని అనేక దేవతామూర్తులను ప్రారిచుటయే యో 
పద్యసమాహారాంశము. మన శాస్త్రములు బెషధసేవనముతో పాటు 
భగవదారాధనను కూడా రోగనివారణకు మార్గముగా నిర్దేశించినాయి. అది 
మనకు విహితకరము. “ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి”. నావంటి 
అల్బకవికి నైక సగుణరూపాత్మక పరమాత్మను ఎన్ని పద్యాలతో ప్రార్థించ 
శక్యమౌతుంది? త్రిమూర్తులను, వారి పరివారమును, ఇంద్రుని, కొందరు 
దిక్సాలకురను, విష జ్వరాది రోగనివారిణి ఇంద్రాక్షిని, విపత్తులను నివారించే 
గ్రామదేవతలను, కొన్ని పరాశక్తి రూపాలను, రోగకారకుడు, 
ఆయుష్మ్కారకుడైన శనైశ్చరుని అలా తోచిన రీతిలో కొన్ని దైవత రూపాలను 
ప్రార్థించడమైనది. ఈ పద్యాలను పఠితలు చదువుట వలన కలిగే ప్రయోజనం 
ఏమిటి? నాతో పాటుగా వారూ లోకక్షేమం కోసం ప్రార్థించినవారౌతారు. 
ప్రార్ధనకు మహత్తరమైన శక్తి ఉంది. సన్మనస్కులైన పఠితల ప్రార్థనకు 
భగవచ్చక్తి తప్పకుండా అనుకూలిస్తుందని నా విశ్వాసము. 


ఈ పంచాశికకు “అభినందనము” నొసగిన సౌహార్ద సాహీతీ 
శ్రోత్రియులు శ్రీ బులుసువారికి హార్దిక ప్రణామ  ద్విపంచాశికను 
సమర్పిస్తున్నాను. నెరసులు దొర్లని రచనలు దుర్లభము. నావంటి అల్పధీమతి 
విషయంలో అది నిత్యసత్యము. రసజ్ఞులు పానకంలో పుడకలను 
పట్టించుకోనట్లు, పంటిక్రింద రాయిని కూడా పటికబెల్లపు ముక్కలా 
భావించు కవిత్వప్రేమికులు మీరందరూ అని నా విశ్వాసము. 


నారాయణ కృపతో, వైద్యనారాయణుల కృషితో యావత్‌ ప్రపంచము 
శీఘ్రముగా యీ కొరోన ప్రాణగొడ్డము నుంచి విముక్తమవుగాక! 


(FS 


రాజమహేంద్రవరము - కవితా ప్రసాద్‌ 
07.05.2020 


కాగ వారీభార్థనా ఏష్యప౦చాతిక 


శ్రీ విఘ్నేశ్వర! కావంగ 

రావయ రయమున కొరోన రాక్షస కృమిఖీ 

తావహ జగతిని! శరణము 

నీవే కద మాకభయము నిచ్చలు నిడుమా! 1 


నందీ! నీ పదఘట్టన 

మందీ ఘాతిని నొక పరియాయము నొక్కన్‌ 
డిందుంగదా నీ గిట్టల 

క్రింద నలుంగుచుం! గొరోన క్రిమిని దునుమవో! 2 


ముద్దయ్యా! పాటెను సరి 

హద్దులు మీరి ధరణి విలయ కరమ్మా చే 
స్మద్దురితరూపమై కొవి 

డిద్దాని న్మట్టుపెట్టు మీటె మెజిముచున్‌ 3 


హర వీరభద్ర! లేవీ 

కొరోనకుం దలయును దోక కోయగ నెంచన్‌! 
నురియుంచి దీని నీచి 

చ్చరకంటి కనుకలి రక్ష సలుపగ రావే! 4 


కవితా పస్రాద్‌ | | | 


శరభస్వామీ! నరకే 

శరిసమ భయకృత్కొరోన జనమృత్యుభయం 

కరమై పైంబడె! మరియొక 

పరి వచ్చి కొరోన ప్రగతి వారింపుమయా! ఆ 


కైలాసపతీ! కుత్తుక 

వ్రేలాడు హలాహలమును విసరి కొరోనా 

పై లవ లేశము, దానిం 

గూలంగం జేసి మము నాదుకొనరావయ్యా! 6 


మారీ! భువిం బట్టె మహా 

మారి కొరోన కృమి! జనుల మారణ హాహా 
కారములు పెరిగె! నీహుం 

కారమ్మొకటి సరి దాని గడపంగ దుర్గా! 7 


సర్వవ్యాధి ప్రశమని! 

శార్వరి! సమయింపుమీ విష కొరోన నింకన్‌ 
నిర్వాణమ్ముల నాపుమ 

యుర్విం గరుణార్దదృశలనూని జగతిపై! 8 


మాతా! కాలీ! కనుమా 

మా తిప్పల నీ కొరోన మారికృతములన్‌! 

ఏ తీరున నెజం గుశలముం. 

జూతువొ? మహిషాద్యసుర నిషూదిని మమ్మున్‌! 9 


[2 | కొరోన వారణార్థనా పద్యపంచాశిక 


అమ్మా! అవనీపుర లం 

కమ్మా! స్థలదేవతా! నిరామయ మిమ్మా! 
మమ్మాదుకొనంగ రమ్మా! 

క్రమ్ముకొనిన యీకొరోన లయమొనరుపుమా! 10 


సోమాలమ్మా చూడ 

మ్మా! మానవ లోకసంక్షయకృమి కొరోనన్‌ 

నీ మహిమం దెగటార్చి ని 

రామయ మొనరింపుమమ్మ యఖిల జగంబున్‌! 11 


చండీ! కొరోన యొక పెను 

గండమ్మె పొలయుచుండెం! గాంపాడవొ యీ 
దుండగురాలిని వేళమె 

ఖండించి సమూలముగం బ్రఘనసంహర్తీ! 12 
హే వైనతేయ! ఉగ్రా 

శీవిషవితతులను జీల్చి చెండాడెడు నీ 

కీ వెడ కొరోన లెక్కా! 

రావే నిర్మూలపజచి రక్షింప వెసన్‌ 13 


కరిరాజవరద! భీషణ 

కొరోన సూక్ష్మకృమివలన క్లోభిలుచుండెన్‌ 

ధర! నీ చక్రాయుధమొక 

పరి దానిన్సంహరించం బంపగరాదో ! 14 


కవితా పస్రాద్‌ | 3 | 


క్షీరాబ్టిసుతా! కోవిడు 

బారిం బడి యతలకుతలపడె మా బ్రతుకుల్‌ ! 
ప్రారబ్బవశ విపత్తు ని 

వారింపుమ శీఘ్రముగను బ్రకృతీ! వికృతీ! 15 


రాకలు పోకలు నిలిచెను! 

వ్యాకుల మతులైరి వ్యాధిభయ విహ్వలతన్‌ 

లోకులు! కొరోన రోగము 

సోంకగ నాపుమికం దమ్మిమోలి నరులకున్‌ ! 16 


కొలువులు వోయెను! విద్యా 

ర్థుల చదువులు వోయెనీ కొరోనవ్యాప్తిన్‌! 

ఫల మే పాపమున కిదో! 

పలుకుడైెలీ! దాని నడంపి పాపుము బాధన్‌! 17 


ప్రణతులు రామా! నీవొక 

తృణమును విసరినం గొరోన కృపణముపై6 దత్‌ 
క్షణమే కాకము వోలె మ 

రణించుంగాద! తడవేల రక్షింపనయా! 18 


అతులిత బలధామా! మా 

రుతసుత! లంకిణిం బిడికిలి గ్రుద్దున పరిమా 

ర్చితివట! కొరోన లెక్కా 

హతమొనరుప! నడంచి మమ్ము నాదుకొనవయా! 19 


[4 | కొరోన వారణార్థనా పద్యపంచాశిక 


అరయము పతనం జెంపుట! 

గొరోనం బోకార్చి యాదుకొని నీమహిమన్‌ 

ధరం దెలియం జేయు మిపుడు 

మురమర్దన ! జనకలవరముం బాపుమయా! 20 


కలినిన్‌ వేంకట నాయకు. 

డిల శరణంబని కదా నుడివెను బురాణం 

బులు! కరుణాజాయువిడి ప్ర 

జల కాయువుం బోయరావొ జలజాసపదా! 21 


అమ్మ! అలర్మేల్మంగ! యు 
రమ్మున వేంకటపతికి విలాసకలన! యీ 
జొమ్ముతెవులిడు కొరోనను 


వమ్ముపబిచి మమ్మునోము భారము నీదే! 22 
సింహాద్రీశ నృకేసరి! 

సంహారము సేయవయ్య జేబిభి కొరోనన్‌! 

సంహృత కనకకశిప! నఖ 

సంహృతి పంజా నొకపరి సారించేవయా! 23 


షిర్ది సాయీ మహరాజ్‌ 

దుర్దినములు దాపురించె! తోయజచరణా! 

మర్దించి కొవిడ్‌ నైస్టీన్‌ 

హార్హముగా నీ జనక్షయమునాంచంగదే! 24 


కవితా పస్రాద్‌ | ర్‌ | 


ఆరోగ్యద ధన్వంతరి! 

సారభిషగ్వర! నుడుగది సత్యము “వైద్యో 

నారాయణో హరిః” అన! 

యీ రోగ కొరోనంబాప నీయుము టీకా! 25 


శరణమ్మో అయ్యప్పా 

శరణము! పాలకొఅకీవు శార్దూలము లోం 
బరచుకానిన ఘనుండవు క్రిమి 

కొరోన నట్లే క్రమించి కూల్చుము సామీ! 26 


కోడావతార! వినుమా 

గోడు! కొరోనకృమి కబకు కోరలతోడన్‌ 

దాడిని చేసెను మాపై 

వీడను తొలగింపరమ్ము పృథ్వీభర్తా! 27 


ఉరమున నాటుకొని నరుల 

కు రోగమంటించు చుండె కోవిడ్‌ నైస్టీన్‌ 

నరుకుము భార్గవరామా! 

కొరోన రక్కసిని గండ్రగొడ్డలి పెట్టున్‌! 28 


కామనేబేవా! కోవ్‌డ్‌ 

మా మానవజాతినెల్ల మణంగించంగా 

నీమము వహించె! బలిగతి 

నీ మారినిం ద్రొక్కి మమ్ము నేలుకొనవయా! 29 


[6 | కొరోన వారణార్థనా పద్యపంచాశిక 


అన్నవరపు దేవా! ఆ 

పన్నుల మైతిమి కొరోన పట్టి! దయాసం 
పన్న! విరాళి నిను దెలతు! 

దన్ను నిలచి మము ప్రసన్నతం గావవయా! 


అనఘా దతాత్రేయా! 

వినాశకరమై కొరోన పెనుమండ్రాటం 
బును గలుగంజేయుచున్నది 
ఘనత్రిమూర్యాత్మక ! తడకట్టుమ ద్రీనిన్‌!! 


యమధర్మరాజు! నీ పా 

శమేమొ యనురీతి కొవిడు జనులనసంఖ్యా 
తముగా బలిగొనె! దాక్షి 

ణ్యమ్మును జూపుమిక దక్షిణదశాధీశా ! 


ఆరోగ్యదాత సవితా! 

సారింపుము త్వత్కృపాదృశల ధారుణిపై 
వారించుమీ కొరోన ప్ర 

చారము వరమిడుము మాకు జాడ్యపులేమిన్‌ 


సకలౌషధీరసోత్ప 

త్తికరా! సోమా! కొరోన తెవులుకు( దగు మం 
దొకటేదియు లేకుండెను! 

వికృతికిం బ్రతిహతి నొనర్చు భేషజమిమ్మా! 


కవితా పస్రాద్‌ 


30 


31 


33 


34 


నక్రగత శనైశ్చర! నీ 

దౌక్రూరేక్ష నరసురులకజఖుమంగ వసమే! 

వడి కొరొన నతకడలి 

సక్రమ పరపుము బ్రతుకుల ఛాయాపుత్రా! 35 


నీపయి భారమ్ము పెరుంగ 

నీపగిది కొరోన సాయమెంచితివా స్వసూ! 
వీపతి.రాననెనో సం 

తాపము బోకార్చం! జౌలు దడకట్టుమి(కన్‌! 36 


హయకంథర! ధీవర్ధక! 

రయమున పరిశోధకుల గురణముల్‌ సఫలం 

బయి కోవిడ్‌నకు శాశ్వత 

నియంత్రణపథ మొకదానినిం గనపరపుమా! 37 


ఆగ్నిముఖీ గాయత్రీ! 

భగ్నమొనర్చవా కొరోన వలనం గలిగెడున్‌ 

రుగ్గత! నవ్యాజ దయా 

మగ్నహృదయినీ! కమల్చుమా సూక్ష్మకృమిన్‌! 38 


కోవిడు నైస్టీన్‌ తో మా 

జీవన సాధారణగతి చెల్లాచెదరై 

బావురు మంటిమరయ రా 

వే వైకుంఠదళనాథ విష్వక్సేనా! 39 


[8 |] కొరోన వారణార్థనా పద్యపంచాశిక 


మాతా ఇంద్రాక్షీ! నీ 

కే తూలింప నలవియవు నీ నవమారిన్‌ 

వీత రుజాభయదాయిని! 

భీతావహ భూతలము నపేక్ష నరయుమా! 40 


సకల విషజ్వర కృచ్చ హ 

ర కృపామృతహృదయ శీతలామాతాఖ్యా! 

పెకలించి కొరోనను మ 

మ్ము కావగా రావె వైళము రుజాశమనీ! 41 


గురురాఘవేంద్ర! పేతం 

పురూపు నాలికిం గరుణను బోనాడిన మం 
త్రరహస్యవేత్త! కోవిడ్‌ 

మరులును సదమదము సేసి మమ్మోమవయా! 42 


దునుముము శక్రా! మనుజా 

సన సూక్ష్మకొరోన పై విసరి దంభోళిన్‌! 

మననీయుము నరజాతిని 

అ! నరులు సురహితులవుటను రక్షింపంగదే! 43 


పృథివిని మోచెడి భారం 

బధికంబాయెన యనంత! పంపితివేమో 

వధియింపం గొరోన మమున్‌! 

విధించినది చాలు శిక్ష! వెతం దేర్చవయా! 44 


కవితా పస్రాద్‌ | 9 | 


పురుహూతిక శక్తీ నీ 

చరణమె శరణమింకమా కశక్తులమమ్మా! 

బీరమున హుంకారిణివై 

కొరోన రూపజచి యేలుకొమ్మా సంతున్‌! 45 


నతియింతు. గుక్కుటేశ్వర! 

మితిలేని విజృంభణమున మృత్యుప్రదమౌ 

యతిచర కొరోనకృమి వి 

స్తృతి నరికట్టుమ గయాసురేంద్రనిహంతా ! 46 


పావక! కార్చిచ్చుగ నె 

న్నో వనములం గాల్చితివయ యూరకయే! యీ 
కోవిడు నైస్టీన్‌ దవులిచి 

భూవాసుల మన్నన గొనవో! హితశుచివై! 47 


కడకడతిడా! కడు గడ 

వీడ యయ్య నరుల బ్రతుకుల! వీటి గదఫనుం 
గదవంగ దదయవు! మా కే 

డ్లడగ నిలంబడుమ పొనుంగుపడంగం గోవిడిలన్‌ 48 


వరగౌతమీధునీ పు 

ష్కరశరసుస్నాత శుద్ధజనవాసంబౌ 
పురరాజమహేంద్రిం గవిసెం 

గొరోన! వరుణా! తగునొకొ! కుశలంబవిడుమా! 49 


[10] కొరోన వారణార్థనా పద్యపంచాశిక 


కలవు కలవంచు నినుభ 

క్తులిల మతాతీతసన్మతులయి కొలిచెడున్‌ 

ప్రలయ సదృశమౌ కోవిడు 

ను లయమొనర్పం బరమాత్మ! నూకుము వేగన్‌! 50 


ఎందరొ వైద్యులు సేవకు 

లుం దమ క్షేమవిషయమె తలుపక రవంతన్‌ 
డెందములో, దైవమ్ముల 

చందమున శ్రమించు చుండ్రి! చేలిపెద నతులన్‌! 51 


దైవప్రార్థన సలుపగ 

నావశ్యక మౌషధ గ్రహణానుగతికమై ! 

కావలయు రెండును మనకు 

దైవానుగ్రహము లేక తజకునె సెజగుల్‌! 52 


కవితా పస్రాద్‌ [11] 


| 12) కొరోన వారణార్థనా పద్యపంచాశిక 


శీశీతలా దేవి అష్టకమ్‌ 


నమన్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే | 
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్‌ || 


మృణాల తంతు సద్యశీం నాభి హృన్మధ్య సంస్థితామ్‌ | 
యస్వాం సంచింత యేద్దేవి తస్య మృత్యుర్షణాయతే || 


అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా | 
విస్టోటక భయం ఘోరం గ్యహేతస్య నజాయతే | 


శోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమనితైః | 
ఉపసర్ల వినాశాయ పరం స్వస్త్వ్యయనం మహత్‌ ॥| 


శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్తితా | 
శీతలే త్వం జగద్దాత్రీ శీతలాయై నమోనమః ॥| 


రాసభో గర్దభశైవ ఖరో వైశాఖనందనః | 
శీతలా వాహనశ్షైవ దూర్వాకంద నిక్ళంతనః || 


ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్‌ | 
తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్జజాయతే ॥| 


శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్‌ | 
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై | 


ఇతి శ్రీస్కాన్టపురాణే శీతలాష్టకం సంపూర్ణం 


8 


రచయిత: కవితా (వేంకట సూర్య నారాయణ) ప్రసాద్‌ 

జననం: 1955 

ఊరు: అవనిగడ్డ, కృష్ణాజిల్లా (ఆం.ప్ర 

తల్లిదండ్రులు: వాస్తు జ్యోతిష విద్వాన్‌, దైవజ్ఞరత్న బ్రహ్మశ్రీ కవితా కామేశ్వర శర్మ 
రాజ్యలక్ష్మి 

చదువు: MSc (chemistry), PG Dip. (Appd. Statistics),(PhD) 
స్కంధ త్రయ జ్యోతిషము (వారసత్వము). 

వృత్తి: D.G.M (retd.), ONGC. 

అభినివే.శము: పద్య, వచన కవిత్వములు, కథారచన, 
వాస్తు జ్యోతిష ముహూర్త శాస్త్రములు. 

రచనలు: వివిధ పత్రికలలో పద్య గద్య కవితలు, కథలు, వ్యాసాలు, 
ఆకాశవాణి పద్య సమస్యాపూరణలు, 
వివిధ కవితా సంకలనములలో రచనలు. 
శ్రీ రాజశేఖర శతకము, 
శ్రీ వేంకటేశ్వర ద్విశతి, 
కొరోన వారణార్థనా పద్యపంచాశిక 
కావవే కామేశ్వరీ!! (శతకము), 
ప్రవచన కవితా (2) కవితలు (వచన కవితా సంపుటి), 
మాటవెలదులు (పరశ్శతకము), 
ప్రపద్యాపీడము (ఖండ పద్యకవితా సంపుటి), 
ఇష్టకథాష్టకము (కథాసంపుటి), 
ముహూర్త కామేశ్వరము. మొ. 


